Registered No. HSE - 49 / 2016 


ప్రభుత్వం 


ఆంధ్రప్రదేశ్ 


CS 


SITET 


ANDHRA 
PRADESH 


प्रदेश 


RIGHT TO 


HO 


INFORMATION 


సత్యమేవ 

జయతే 


ఆంధ్రప్రదేశ్ రాజ పత్రము 


THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W.No.24 


AMARAVATI, MONDAY , JUNE 15 , 2020 


G.84 


PART II - MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 


--X- 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc. , 


MUNICIPAL ADMINISTRATION AND 
URBAN DEVELOPMENT DEPARTMENT 


Roc.No. 20 /2020 /G1, 


dated : 10-06-2020 


KONDAPALLI MUNICIPALITY - DELIMITATION OF WARDS - DIVISION OF KONDAPALLI 

MUNICIPALITY INTO TWENTY NINE (29 ) WARDS - PUBLICATION OF FORM - VI. 


Ref : 


1. Lr. Roc. No. 02 / 2020 /G1, dated 25.02.2020 of the Municipal Commis 

sioner, Kondapalli addressed to the Collector & District Magistrate , 
Machilipatnam . 


2 . 


Resolution of the Municipal Council, Kondapalli vide CR.No. 04/2020 
dt. 17.02.2020. 


3. Proceedings Roc.No. 13021 / 49 /Kondapalli/ 2013 / Elec-l dated 

05.06.2020 . 


[ 1 ] 


2 


ANDHRA PRADESH GAZETTE , June 15 , 2020 


FORM VI 
(Rule 13 ) 


Delimitation of Wards in Kondapalli Municipality 


NOTIFICATION 


In pursuance of the provision of Rule 4 (i) of the Andhra Pradesh 
Municipalities (Division of Municipalities into Wards) Rules , 1994 issued by the 
Government in G.O.Ms.No.31, MA & UD ( Elec- I ), dated 03-02-1995 , objections 
and suggestions were called for from residents of city in the Preliminary 
Notification No 02/2020 , date : 25.02.2020 


In pursuance of the provisions of Rule 13 of the Andhra Pradesh 
Municipalities (Division of Municipalities into Wards ) Rules, 1994 , residents of 
Kondapalli Municipality are hereby informed that Delimitation of the 29 Wards 
of Kondapalli Municipality is confirmed as detailed below : 


Ward No. 


Boundary Description 


( 1 ) 
WARD NO : 1 


NORTH : 


( 2 ) 
Industry Develpoment Authority 
Budameru division channels , 
Municipal Revenue limits 


EAST 


.. 


Door No 
23-1 to 24-27 
24-27 to 24-300 


SOUTH : 


CPC Road Station Center 


WEST 


.. 


High School Road . 


Starting from the North East corner of Industry Development Authority and runs 
towards East Budameru division channels , up to Municipal Revenue limits and 
proceeds towards South CPC Road – Station Center and turns towards West and 
proceeds Through West side High School road up to mylavaram High way and 
turns to North proceeds up to the starting point. 


WARD NO : 2 


NORTH : 


EAST 


Door No 
25-1 to 25-93 
25-93 to 25-171 
26-1 to 26-612 
27-0 to 27-262 


CPC Road , Station Center 
Budameru division channels , 
Municipal Revenue limits 
Kanti Venkata Rao Street 


SOUTH : 


WEST 


: 


Geetha Mandir Road 


Starting from the North East corner of CPC Road 

CPC Road , Station Center and runs 
towards East Budameru division channels up to Municipal Revenue limits and 
proceeds through Kanti Venkata Rao Street on southern side and turns towards 
West and Proceeds through Geetha Mandir Street and turns towards North 


ANDHRA PRADESH GAZETTE . June 15 , 2020 


3 


proceeds upto the starting point. 


WARD NO : 3 


INORTH : 


EAST 


.. 


Yerra Bridge , Mylavaram Road 
Station Center, Kondapalli Main Road 
Six Pumps Center 
Panchayat Office , Mylavaram high 


Door No 
8-0 to 8-83 
8-83 to 8-456 / 1 
9-2 to 9-63 
9-64 to 9-267 
9-149 / 2 to 7-660 / 2 


SOUTH : 


WEST 


way road 


Starting from the North East corner of Yerra Bridge , Mylavaram Road and runs 
towards East and proceeds through High school road Station Center, and Reddy 
Hospital and turns towards South and proceeds through Mohanarao Hospital the 
covering ninth Block door nos up to Six Pumps Center and turns towards West and 
proceeds through Panchayat Office road and turns towards North proceeds upto 
the starting point. 
WARD NO : 4 NORTH : Panchayat office 

EAST Panchayat office road, Six Pumps Center 
SOUTH : Kondapalli Toys road 

IWEST Mylavaram high way 
Starting from the North corner of Panchayat office and runs towards East and 
proceeds through Panchayat office road Six Pumps Center turns towards South 
and proceeds through Kondapalli Toys road turns towards West and proceeds 
through Mylavaram high way and turns towards North proceeds up to the starting 
point. 


Door No 
5-57 to 6-145 
6-145 to 7-149 


.. 


WARD NO : 5 


INORTH : 


Station Center , NTR Statue 


EAST 


.. 


Door No 
10-0 to 10-17 / 1 
10-17 / 1 to 10-1078 
11-1 to 11-150 / 1 
28-1 to 28-19 
28-19 to 28-183 


SOUTH : 


Budameru , Municipal Revenue Limits 
Elaprolu Road 
Kondapalli Road 


WEST 


Starting from the North corner of Station Center, NTR Statue and runs through 
Geeta Mandir road and Kanti Ventarao Street and turns towards East up to 
Budameru , Municipal Revenue Limits and proceeds towards South through 
Elaprolu Road and Raghavamma Gari Street and turns towards West and 
proceeds up to Kondapalli Road , Six Pumps Center turns towards North proceeds 
up to the starting point. 


WARD NO : 6 


NORTH : 


Six Pumps Center 


4 


ANDHRA PRADESH GAZETTE , June 15 , 2020 


EAST 


Geetha Mandir Road 


SOUTH : 


Door No 
12-1 to 12-90 / 1 
12-91 to 12-212 
13-2 to 13-142 /6 
14-1 to 14-13 
15-1 to 15-298 
16-1 to 16-22 


SBI ATM , Kapilavayi Vari Satram 
Kondapalli Main Road 


WEST 


.. 


Starting from the North corner of Six Pumps Center and runs towards East 
Geetha Mandir Road and proceeds towards South through SBI ATM , Kapilavayi 
Vari Satram , turns towards West and proceeds up to Kondapalli Main Road and 
turns towards North proceeds upto the starting point. 


WARD NO : 7 


INORTH : 


EAST 


Door No 
16-22 to 16-545 


Elaprolu road 
Budameru , Municipal Revenue Limits 
Damerla vari Street 


SOUTH : 


29-0 to 29-157 


29-163 to 29-189/ c 


WEST 


Kondapalli road 


1 


.. 


Starting from the North corner of Elaprolu road and runs towards East up to 
Budameru Municipal Revenue Limits and proceeds towards South Through 
Damerla vari Street and turns towards West and proceeds Through Kondapalli 
road and turns towards North proceeds upto the starting point. 

WARD NO : 8 INORTH : Kondapalli Toys Road 
Door No 

EAST Kondapalli Main road 
2-144 to 2-219 
3-1 to 3-95 

SOUTH : Pillai Vari Street 
3-96 to 3-108 
3-109 to 3-412/ A 

WEST Mylavaram high way 
4-1 to 4-226 
5-1 to 5-10 / 1 
5-10 / 1 to 5-556 
Starting from the North corner of Kondapalli Toys Road and runs towards East 
Through Kondapalli Main road and proceeds towards South Through Pillai Vari 
Street turns towards West and proceeds up to Mylavaram high way and turns 
towards North proceeds upto the starting point. 


WARD NO : 9 


INORTH : 


Pillai Vari Street 


EAST 


.. 


Door No 
2-1 to 2-144 
17-1 to 17-912 
18-1 to 18-71 
18-71 to 18-9B 


Damerla Street, Budameru 
Municipal Revenue Limits 


SOUTH : 


VTPS Back Wall 


WEST 


: 


Nagarjuna School road, 
Mylavaram highway 


Starting from the North corner of Pillai Vari Street and runs towards East Through 


ANDHRA PRADESH GAZETTE , June 15 , 2020 


5 


.. 


Damerla Street up to Budameru Municipal Revenue Limits and turns towards 
South Proceeds Through VTPS Back Wall up to Main road turns towardsWest and 
proceeds Through Nagarjuna School road up to Mylavaram highway and turns 
towards North proceeds upto the starting point.. 

NORTH : Nagarjuna School Road 
WARD NO : 10 

EAST Kondapalli Maind Road 
Door No 

SOUTH : 
1-1 to 1-80 

Ambedkar Statue , B.Colony Junction 
D - 13 to UD / Ld 

WEST : Kondapali Reserve Forest 
Starting from the North corner of Nagarjuna School Road and runs towards East 
kondapalli main road and proceeds towards South through Ambedkar Statue , 
B.Colony Junction , turns towards West and proceeds upto Kondapali Reserve 
Forest and turns towards North proceeds upto the starting point. 


WARD NO : 11 


NORTH : 


V.I.P.S Back Wall 


EAST 


Door No 
18-99 to 18-431 


Budameru and Municipal 
Revenue Limits 


19-1 to 19-182 


20-1 to 20-148 / 1 


SOUTH : 


Darga and ZPHS Girls School 
Mylavaram High way road 


21-1 to 26-610 


WEST 


22-1 to 22-85 


22-85 / 1 to 22-365 


Starting from the North corner of V.T.P.S Back Wall and runs towards East upto 
Budameru and Municipal Revenue Limits and proceeds towards South through 
Darga and ZPHS Girls School, turns towards West and proceeds upto Mylavaram 
High way road and turns towards North proceeds upto the starting point. 


WARD NO : 12 


INORTH : 


VTPS Ground 


EAST 


: 


VTPS Accounts Office 


Door No 
1-1 to 2-44 / 1 
2-44 / 1 to 3-41 


SOUTH : 


Brilliants Convent School Road 


: 


WEST Mylavaram Highway 
Starting from the North corner of VTPS Ground and runs towards East VTPS 
Accounts Office and proceeds towards South upto Brilliants Convent School Road , 
turns towards West and proceeds upto Mylavaram Highway and turns towards 
North proceeds upto the starting point. 


WARD NO : 13 


NORTH : 


Brilliants Convent School Road 


EAST 


MRO Office Road 


Door No 
3-41 to 4-35 /1D 
4-35 / 3 to 5-126 


SOUTH : 


RCM SchoolRoad 


6 


ANDHRA PRADESH GAZETTE , June 15 , 2020 


WEST 


.. 


Mylavaram Highway 


Starting from the North corner of Brilliants Convent School Road runs towards East| 
MRO Office Road and proceeds towards South upto RCM School Road , turns 
towards West and proceeds upto Mylavaram Highway and turns towards North 
proceeds upto the starting point. 


WARD NO : 14 


NORTH : 


RCM School road and 


Ibrahimpatnam Boundary limits 


Door No 
5-127 to 6-35 
6-37 to 8-9-3 
8-9 / A to 8-62 /3 


EAST 


Budameru Division Channel 


SOUTH : 


and Municipal revenue limits 
Government High School Road 
Mylavaram Highway 


WEST 


Starting from the North corner of RCM School road and Ibrahimpatnam Boundary 
limits runs towards East upto Budameru Division Channel and Municipal revenue 
limits, proceeds towards South upto Government High School Road, turns towards 
West and proceeds upto Mylavaram Highway and turns towards North proceeds 
upto the starting point. 

WARD NO : 15 NORTH : Government High SchoolRoad 
Door No 

and Municipal Revenue limits 
8-66 to 10-08 
10-08 to 11-47 

EAST Municipal Revenue Limits 
SOUTH : Ibrahimpatnam Circle and 

Vijayawada High way 
WEST MRO Office road 


Starting from the North corner of Government High School Road and upto Municipal 
Revenue limits runs towards East upto Municipal Revenue Limits proceeds towards 
South upto Ibrahimpatnam Circle and Vijayawada High way, turns towards West 
and proceeds upto MRO Office road and turns towards North proceeds upto the 
starting point. 


WARD NO : 16 


NORTH : 


VTPS inward canal, High way 


Door No 
11-47 to 11-150 
11-150 to 13-64 


EAST 


and Municipal Revenue limits 
Municipal Revenue Limits 
Krishna River Belt and 


SOUTH : 


MunicipalRevenue Limits 


ANDHRA PRADESH GAZETTE , June 15 , 2020 


WEST 


Ibrahimpatnam Circle and Ferry Road 


Starting from the North corner of VTPS inward canal , High way and upto Municipal 
Revenue limits runs towards East utpo Municipal Revenue Limits proceeds towards 
South upto Krishna River Belt and Municipal Revenue Limits , turns towards West 
and proceeds upto Ibrahimpatnam Circle through Ferry Road and turns towards 
North proceeds upto the starting point. 

WARD NO : 17 INORTH : Cooperative Bank road 


EAST 


Budameru Division Channel 


. 


Door No 
13-64 to 14-101 
14-101/ 1 to 15-31 


SOUTH : 


River belt and Municipal Revenue Limits 
Ferry road and Vinayaka Temple road 


WEST 


Starting from the North corner of Co - operative Bank road runs towards East upto 
Budameru Division Channel proceeds towards South upto River belt and Municipal 
Revenue Limits, turns towards West and proceeds through Ferry road and 
Vinayaka Temple road and turns towards North proceeds upto the starting point. 
WARD NO : 18 NORTH : Sivalayam Temple road 

EAST Ferry road nad Vinayaka Temple road 
SOUTH : river belt and municipal revenue limits 
WEST Quarry road and municipal 


Door No 
15-31 to 16-17/ 1 
16-17/ 2 to 17-50 / 1 


revenue limits . 


Starting from the North corner of Sivalayam Temple road runs towards East through 
Ferry road and Vinayaka Temple road proceeds towards South upto river belt and 
municipal revenue limits, turns towards West and proceeds upto Quarry road and 
municipal revenue limits and turns towards North proceeds upto the starting point. 

WARD NO : 19 NORTH : NH . 65 , Hyderabad High way 
Door No 

EAST Ferry road 
ISOUTH : Sivalayam Temple Road 
WEST Quarry road and municipal 


.. 


17-50 / 1 to 17-73 / 1 
17-73/ 1 to 18-84 / 1 
18-84 / 4 to 19-122 / 1 


revenue limits 


Starting from the North corner of NH . 65 , Hyderabad High way runs towards East 
Ferry Road proceeds towards South upto Sivalayam Temple Road , turns towards 
West and proceeds upto Quarry road and municipal revenue limits and turns 
towards North proceeds upto the starting point. 


8 


ANDHRA PRADESH GAZETTE , June 15 , 2020 


WARD NO : 20 


NORTH : 


EAST 


.. 


Door No 
19-122 / 1 to 20-90 
20-90 to 21-152 


NH -65 Hyderabad High way 
Quarry road 
Gajulapeta sadak road 
Municipal Revenue limits 


SOUTH : 


WEST 


: 


: 


Starting from the North corner of NH -65 Hyderabad High way runs towards East 
Quarry road proceeds towards South upto Gajulapeta sadak road , turns towards 
West and proceeds up to Municipal Revenue limits and turns towards North 
proceeds up to the starting point. 

WARD NO : 21 INORTH : Ibrahimpatnam ,Municipal revenue limits 
Door No 

EAST C.Colony Compound wall gate 
22-14 to 22-53/ 17 
22-53/ 7 to 23-103 

SOUTH : NH- 65 
23-103 to 24-2 

WEST Kondapalli Khilla road 
Starting from the North corner of Ibrahimpatnam , Municipal revenue limits runs 
towards East through C.Colony Compound wall gate proceeds towards South upto 
NH -65 , turns towards West and proceeds upto Kondapalli Khilla road limits and 
turns towards North proceeds upto the starting point. 

WARD NO : 22 INORTH : C.Colony Compound Wall and 
Door No 

Bheema raju Gutta 
24-2 to 24-129 
25-39 to 26-100 /2 

EAST Bhimaraju gutta 
SOUTH : NH- 65 


WEST 


: 


MPUP School Road 


.. 


Starting from the North corner of C.Colony Compound Wall and Bheemaraju 
Gutta runs towards East Bhimaraju gutta proceeds towards South upto NH -65 , 
turns towards West and proceeds upto MPUP School Road limits and turns towards 
North proceeds upto the starting point. 

WARD NO : 23 NORTH : Bhimarajugutta 
Door No 

EAST RTC Depo road 
32-28 /4 to 21-76 
24-129 to 24-177 

SOUTH : C Colony compound gate 
24-178 to 25-39 

WEST C Colony compound gate 
Starting from the North corner of Bhimarajugutta runs towards East through 
RTC Depo road proceeds towards South upto c Colony compound gate, turns 
towardsWest and proceeds upto C Colony compound gate and turns towards North 
proceeds upto the starting point. 


: 


ANDHRA PRADESH GAZETTE , June 15 , 2020 


9 


WARD NO : 24 


INORTH : 


EAST 


.. 


Door No 
26-100 /2 to 28-133 
28-133 to 30-175 


SOUTH : 


A Colony SBI Bank Road 
Bhimarajugutta 
Ibrahimpatnam circle and 
Hyderabad highway 
Mylavaram highway 


WEST 


: 


Starting from the North corner of A Colony SBI Bank Road runs towards East 
Bhimarajugutta proceeds towards South upto Ibrahimpatnam circle and Hyderabad 
highway , turns towards West and proceeds upto Mylavaram highway and turns 
towards North proceeds upto the starting point. 

WARD NO : 25 INORTH : Ibrahimpatnam Revenue limits 
Door No 

EAST Bhimarajugutta 
30-175 to 32-28 / 4 

SOUTH : A colony SBI Bank road 
26-107 to VTPS Vasathi 
Building 

WEST Mylavaram highway 


: 


. 


Starting from the North corner of Ibrahimpatnam Revenue limits runs towards 
East Bhimarajugutta proceeds towards South upto A colony SBI Bank road , turns 
towards West and proceeds upto Mylavaram highway turns towards North proceeds 
upto the starting point. 


WARD NO : 26 


NORTH : 


EAST 


Door: No 
35-111 to 35-257 
36-1 to 36-59 
36-59 to D - 11 


Kothagate School Road 
Mylavaram Highway 
Sattemmatalli Temple Road 
Kondapalli Reserve Forest 


SOUTH : 


WEST 


: 


Starting from the North corner of Kothagate School Road runs towards East 
Mylavaram Highway proceeds towards South upto Sattemmatalli Temple Road 
turns towards West and proceeds upto Kondapalli Reserve Forest and turns 
towards North proceeds upto the starting point. 

WARD NO : 27 INORTH : Indira Nagar Road 
Door No 

EAST Mylavaram Highway 
33-218 to 33-492 
34-1 to 34-74 / 2 

SOUTH : MPUP SchoolRoad 
34-74 / 2 to 34-455 

WEST 
35-1 to 35-111 

Kondapalli Reserve Forest 


.. 


.. 


10 


ANDHRA PRADESH GAZETTE , June 15 , 2020 


Starting from the North corner of Indira Nagar Road runs towards East 
Mylavaram Highway proceeds towards South upto MPUP School Road , turns 
towards West and proceeds upto Kondapalli Reserve Forest and turns towards 
North proceeds upto the starting point. 


WARD NO : 28 


INORTH : 


Khilla Road 


EAST 


: 


Door No 
32-1 to 32-81 
32-81 to 32-141 
33-0 to 33-112 
33-112 to 33-215 


SOUTH : 


Mylavaram Highway 
Indira Nagar Road 
Kondapalli Reserve Forest 


WEST 


.. 


Starting from the North corner of Khilla Road runs towards East Mylavaram 
Highway proceeds towards South upto Indira Nagar Road , turns towards West and 
proceeds upto Kondapalli Reserve Forest through 1st ward boundary and turns 
towards North proceeds upto the starting point. 
WARD NO : 29 NORTH : Municipal Revenue limits 

EAST Mylavaram Highway 
SOUTH : Khilla Road 
WEST Kondapalli Reserve 

Forest and Municipal Revenue limits . 
Starting from the North corner of Municipal Revenue limits runs towards East 
Mylavaram Highway proceeds towards South through Khilla Road, turns towards 
West and proceeds upto Kondapalli Reserve Forest and Municipal Revenue limits 
and turns towards North proceeds upto the starting point. 


Door No 
30-1 to 30-299 
31-1 to 31-6 / 3 
31-6 / 5 to 31-280 
32-141 to 32-367 


.. 


J. CHANDRAIAH , 

Commissioner, 
Kondapalli Municipality , 

Kondapalli . 


ANDHRA PRADESH GAZETTE, June 15 , 2020 


11 


కొండపల్లిపురపాలక సంఘం 


ఫారం - 1 

రూల్ ( 4 (1)) 
కొండపల్లి పురపాలక సంఘం యొక్క 29 వార్డుల పునర్విభజన ప్రతిపాదితజాబితా ప్రకటన 


ఆర్.ఒ.సి.నెం. జి1-2/ 2020 


తేది . 25-02-2020 


రాష్ట్ర ప్రభుత్వము వారి ఉత్తర్వుల నెం . 31 యం.ఎ.అండ్ యు.డి.( ఎలక్షన్1) 
తేది . 03-02-1995 ద్వారా జారీ చేయబడిన ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాల ( నగర 
పంచాయతీలు మరియు పురపాలక సంఘాల వార్డుల విభజన ) రూల్స్ 1994 
నందలి రూల్ 4( 1) ననుసరించి కొండపల్లి పురపాలక సంఘంను ఈ క్రింది తెలియ 
జేయబడిన హద్దులతో కూడిన 29 వార్డులుగా విభజన చేయడమైనదని కొండపల్లి 
మరియు ఇబ్రహీంపట్నం ప్రజలకు తెలియజేయడమైనది . 


కొండపల్లిపురపాలక సంఘం పరిదిలోని నివాసితులు ఈ వార్డు విభజన పై 
ఏమైనా అభ్యంతరములు ఉన్న యెడల ఈ ప్రకటన వెలువడినరోజు నుండి 
7రోజు లలోగా తమ అభ్యంతరములను కమీషనర్ , కొండపల్లిపురపాలక సంఘం 
కార్యాలయములో లిఖిత పూర్వకముగా అందజేయవలసినదిగా కోరడమైనది . 


12 


ANDHRA PRADESH GAZETTE, June 15 , 2020 


: 


కొండపల్లిపురపాలక సంఘం ప్రతిపాదిత వార్డుల సరిహద్దులజాబితా 

వార్డు నెంబరు : 1 హద్దుల వివరములు 
ఉత్తరం : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అధారిటీ 
తూర్పు : బుడమేరు డివిజన్చానెల్స్, మున్సిపల్ రెవిన్యూ లిమిట్స్ 
దక్షిణం : సి.పి.సి రోడ్డు - స్టేషన్ సెంటర్ 
పడమర : హైస్కూలురోడ్డు 
డోరు నెం : 23-1 నుండి 24-27 వరకు 

24-27 నుండి 24-300 వరకు 
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అధారిటీ ఈశాన్య మూల ప్రారంభమై, 
తూర్పు బుడమేరు డివిజన్ ఛానెల్స్, మున్సిపల్ రెవిన్యూ లిమిట్స్ నుండి 
దక్షిణ వైపుగా తిరిగి సి.పి.సి రోడ్డు , రైల్వే ట్రాకు మీదుగా స్టేషన్ సెంటర్ 
వరకు పడమర వైపు హైస్కూలురోడ్డు మీదుగా మైలవరం హైవే వరకు 
వెళ్ళి ఉత్తరం వైపుగా తిరిగి ప్రారంభ ప్రదేశము వరకు . 


వార్డు నెంబరు : 2 హద్దుల వివరములు 
ఉత్తరం : సి.పి.సి రోడ్డు - స్టేషన్ సెంటర్ 
తూర్పు : 

బుడమేరు డివిజన్చానెల్స్, మున్సిపల్ రెవిన్యూ లిమిట్స్ 
దక్షిణం : కంటి వెంకటరావు వీధి 
పడమర : గీతా మందిరంరోడ్డు 
డోరు నెం : 25-1 నుండి 25-93 వరకు 

25-93 నుండి 25-171 వరకు 
26- 1 నుండి 26-612 వరకు 
27-0 నుండి 27-262 వరకు 

సి.పి.సి రోడ్డు ఈశాన్య మూల ప్రారంభమైతూర్పు వైపు 
బుడమేరు డివిజన్చానెల్స్ , మున్సిపల్ రెవిన్యూ లిమిట్స్ నుండి దక్షిణ 

వైపుగా తిరిగి కంటి వెంకటరావు వీధి మీదుగా పడమర గీతా మందిరం 
రోడ్డు మీదుగా వెళ్ళి ఉత్తరం వైపుగా తిరిగి ప్రారంభ ప్రదేశము వరకు . 


ANDHRA PRADESH GAZETTE, June 15 , 2020 


13 


: 


వార్డు నెంబరు : 3 హద్దుల వివరములు 
ఉత్తరం : ఎర్ర బ్రిడ్జి , మైలవరంరోడ్డు 
తూర్పు : స్టేషన్ సెంటర్ , కొండపల్లి మెయిన్రోడ్డు 
దక్షిణం : ఆరు పంపుల సెంటర్ 
పడమర : పంచాయతీ ఆఫీసు మీదుగా మైలవరం హైవేరోడ్డు 
డోరు నెం : 8- నుండి 8-83 వరకు 

8-83 నుండి 8-456/ 1 వరకు 
9-2 నుండి 9-63 వరకు 
9-64 నుండి 9-267 వరకు 

7-149/ 2 నుండి 7-660 / 2 వరకు 
ఎర్ర బ్రిడ్జి , మైలవరంరోడ్డు ఈశాన్య మూల ప్రారంభమైతూర్పు 
హైస్కూలురోడ్డు మీదుగా , స్టేషన్ సెంటర్ మరియు రెడ్డి గారి హాస్పటల్ 
మీదుగా దక్షిణ వైపుగా తిరిగి తొమ్మదవ బ్లాకుడోరు నెం కవర్ చేసుకుంటూ 

మోహనరావు హస్పటల్ మీదుగా ఆరు పంపుల సెంటర్ వరకు వెళ్ళి 
పడమర పంచాయతీ ఆఫీసురోడ్డు ద్వారా ఉత్తరం వైపు తిరిగి ప్రారంభ 
ప్రదేశము వరకు . 

వార్డు నెంబరు : 4 హద్దుల వివరములు 
ఉత్తరం : పంచాయతీ ఆఫీసు 
తూర్పు : పంచాయతీ ఆఫీసురోడ్డు , ఆరు పంపుల సెంటర్ 
దక్షిణం : కొండపల్లి బొమ్మలరోడ్డు 
పడమర : మైలవరం హైవే 
డోరు నెం : 5-57 నుండి 6-145 వరకు మరియు 6-145 నుండి 7-149 వరకు 

పంచాయతీ ఆఫీసు ఈశాన్య మూల ప్రారంభమైతూర్పు 
పంచాయతీ ఆఫీసు రోడ్డు మరియు ఆరు పంపుల సెంటర్ మీదుగా 
దక్షిణం వైపు తిరిగి కొండపల్లి బొమ్మలరోడ్డు మీదుగా వెళ్ళి తదుపరి 
పడమర వైపు తిరిగి మైలవరం హైవే మీదుగా ఉత్తరం వైపుకు తిరిగి 
ప్రారంభ ప్రదేశము వరకు . 


14 


ANDHRA PRADESH GAZETTE, June 15 , 2020 


వార్డు నెంబరు : 5 హద్దుల వివరములు 
ఉత్తరం : స్టేషన్ సెంటర్ , యన్.టి.ఆర్ విగ్రహం 
తూర్పు : బుడమేరు మరియు మున్సిపల్ , రెవిన్యూ లిమిట్స్ 
దక్షిణం : ఈలప్రోలురోడ్డు 
పడమర : కొండపల్లిరోడ్డు 
డోరు నెం : 10- నుండి 10-17 / 1 వరకు మరియు 10-17/ 1 నుండి 10-1078 వరకు 

11-1 నుండి 11-150 / 1 వరకు మరియు 28-1 నుండి 28-19 వరకు 
28-19 నుండి 28-183 వరకు 

స్టేషన్ సెంటర్ ( యన్.టి.ఆర్ విగ్రహం) వద్ద ఈశాన్యం మూల 
ప్రారంభమయి గీతా మందిరంరోడ్డు మరియు కంటి వెంకటరావు వీధి 
మీదుగా తూర్పు వైపు తిరిగి బుడమేరు మరియు మున్సిపల్ రెవిన్యూ 
లిమిట్స్ వరకు వెళ్ళి దక్షిణం వైపు తిరిగి ఈ లప్రోలు రోడ్డు మరియు 
రాఘవమ్మ గారి వీధి మీదుగా వెళ్ళి తదుపరి పడమర వైపు కొండపల్లిరోడ్డు 
ఆరు పంపుల సెంటర్ వరకు వెళ్ళి ఉత్తరం వైపు తిరిగి కొండపల్లి మెయిన్ 
రోడ్డు ద్వారా 10వ బ్లాకుడోరు నెం కలుపుకొని రెడ్డి గారి హాస్పటల్ రోడ్డు 
ద్వారా ప్రారంభ ప్రదేశం వరకు 

వార్డు నెంబరు : 6 హద్దుల వివరములు 
ఉత్తరం : ఆరు పంపుల సెంటర్ 
తూర్పు : 

గీతామందిరంరోడ్డు 
దక్షిణం : యస్.బి.ఐ ఎటియమ్ , కపిలవాయి వారి ధర్మ సత్రం 
పడమర : కొండపల్లి మెయిన్రోడ్డు 
డోరు నెం : 12-1 నుండి 12-90 / 1 వరకు 

12-91 నుండి 12-212 వరకు 
13-2 నుండి 13-142/ 6 వరకు 
14-1 నుండి 14-143 వరకు 


15 -1 నుండి 15-298 వరకు 


16-1 నుండి 16-22 వరకు 


ANDHRA PRADESH GAZETTE, June 15 , 2020 


15 


ఆరు పంపుల సెంటర్ ఈశాన్య మూల ప్రారంభమైతూర్పు వైపు 
గీతామందిరంరోడ్డు నుండి దక్షిణవైపుగా తిరిగి యస్.బి.ఐ ఎటియమ్ 
మరియు కపిలవాయి వారి ధర్మ సత్రం మీదుగా వెళ్ళి తదుపరి పడమర 
వైపు తిరిగి కొండపల్లి మెయిన్రోడ్డు వరకు వెళ్ళి ఉత్తరం వైపు తిరిగి 
ప్రారంభ ప్రదేశం వరకు . 


వార్డు నెంబరు : 7 

హద్దుల వివరములు 


: 


29 


ఉత్తరం : ఈలప్రోలురోడ్డు 
తూర్పు : బుడమేరు మరియు మున్సిపల్ రెవిన్యూ లిమిట్స్ 
దక్షిణం : దామెర్ల వారి వీధి 
పడమర : కొండపల్లిరోడ్డు . 
డోరు నెం : 16-22 నుండి 16-545 వరకు 

నుండి 29-157 వరకు 
29-163 నుండి 29 -189/ సి వరకు 
ఈలప్రోలు రోడ్డులో ప్రారంభమైతూర్పు వైపుబుడమేరు మరియు 
మున్సిపల్ రెవిన్యూ లిమిట్స్ వరకు వెళ్ళి దక్షిణం వైపు తిరిగిదామెర్ల వారి 
వీధి మీదుగా వెళ్ళి తదుపరి పడమర వైపు తిరిగి కొండపల్లిరోడ్డు మీదుగా 
ఉత్తరం వైపు తిరిగి ప్రారంభ ప్రదేశం వరకు . 

వార్డు నెంబరు : 8 హద్దుల వివరములు 


: 


తూర్పు : 


ఉత్తరం : కొండపల్లి బొమ్మలరోడ్డు 

కొండపల్లి మెయిన్రోడ్డు 
దక్షిణం : పిళెవారి వీధి 
పడమర : మైలవరం హైవే 


16 


ANDHRA PRADESH GAZETTE, June 15 , 2020 


డోరు నెం : 2-144 నుండి 2-219 వరకు 

3-1 నుండి 3-95 వరకు 


3-96 నుండి 3-108 వరకు 


3-109 నుండి 3-412 / ఎ వరకు 


4-1 నుండి 4-226 వరకు 


5-1 నుండి 5-10 / 1 వరకు 


5-10 / 1 నుండి 5-56 వరకు 

కొండపల్లి బొమ్మలరోడ్డ ఈశాన్య మూల ప్రారంభమై తూర్పువైపు 
తిరిగి కొండపల్లి మెయిన్రోడ్డు మీదుగా దక్షిణం వైపు తిరిగిపిళైవారివీధి 
మీదుగా పడమర మైలవరం హైవే మీదుగా ఉత్తరం వైపు తిరిగి ప్రారంభ 
ప్రదేశం వరకు . 


వార్డు నెంబరు : 9 హద్దుల వివరములు 
ఉత్తరం : 

పిళైవారి వీధి 
తూర్పు : 

దామెర్ల వీధి మీదుగా బుడమేరు మరియు మున్సిపల్ రెవిన్యూ లిమిట్స్ 
దక్షిణం : వి.టి.పి.యస్. వెనుక గోడ 
పడమర : నాగార్జున స్కూలురోడ్డు మీదుగా మైలవరం హైవేరోడ్డు 
డోరు నెం : 2-1 నుండి 2-144 వరకు 

17-1 నుండి 17-912 వరకు 
18-1 నుండి 18-71 వరకు 

18-71 నుండి 18-9 బి వరకు 
పిళైవారి వీది దగ్గర ప్రారంభమైతూర్పు వైపు తిరిగిదామెర్ల వారి వీధి 
మీదుగా బుడమేరు మరియు మున్సిపల్ రెవిన్యూ లిమిట్స్ వరకు వెళ్ళి 
దక్షిణ వైపుగా తిరిగి వి.టి.పి.ఎస్ . వెనుకగోడ అనుకొని మెయిన్రోడ్డు 
వరకు వెళ్ళి పడమర వైపు తిరిగి నాగార్జున స్కూలురోడ్డు మీదుగా 
మైలవరం హైవేవరకు వెళ్ళి ఉత్తరం వైపుగా తిరిగి ప్రారంభ ప్రదేశం వరకు . 


ANDHRA PRADESH GAZETTE, June 15 , 2020 


17 


వార్డు నెంబరు : 10 హద్దుల వివరములు 


ఉత్తరం : నాగార్జున స్కూల్ రోడ్డు 
తూర్పు : కొండపల్లి మెయిన్రోడ్డు 
దక్షిణం : అంబేద్కర్ బొమ్మ “బి.కాలనీజంక్షన్ ” 
పడమర : కొండపల్లిరిజర్వు ఫారెస్ట్ 
డోరు నెం : 1-1 నుండి 1-80 వరకు 

డి -13 నుండి యుడి / యల్.డి వరకు 


నాగార్జున స్కూల్ రోడ్డు ఈశాన్యం మూల ప్రారంభమైతూర్పు వైపు 
తిరిగి కొండపల్లి మెయిన్రోడ్డు నుండి దక్షిణం వైపుగా తిరిగి అంబేద్కర్ 

బొమ్మ బి.కాలనీజంక్షన్ మీదుగా వెళ్ళి పడమర వైపు తిరిగి కొండపల్లి 
రిజర్వు ఫారెస్ట్ వరకు వెళ్ళి ఉత్తరం వైపుగా తిరిగి ప్రారంభ ప్రదేశం వరకు. 

వార్డు నెంబరు : 11 హద్దుల వివరములు 


ఉత్తరం : వి.టి.పి.యస్ వెనుకగోడ 
తూర్పు : బుడమేరు మరియు మున్సిపల్ రెవిన్యూ లిమిట్స్ 
దక్షిణం : దర్గా మరియుజిల్లాపరిషత్బాలికల స్కూలు 
పడమర : మైలవరం హైవేరోడ్డు 
డోరు నెం : 18-99 నుండి 18-431 వరకు 

19-1 నుండి 19-182 వరకు 
20-1 నుండి 20-148 / 1 వరకు 
21-1 నుండి 21-610 వరకు 
22-1 నుండి 22-85 వరకు 


22-85 / 1 నుండి 22-365 వరకు 


18 


ANDHRA PRADESH GAZETTE, June 15 , 2020 


వి.టి.పి.యస్ వెనుకగోడ ఈశాన్యం మూల ప్రారంభమైతూర్పు వైపు 
తిరిగి బుడమేరు మరియు మున్సిపల్ రెవిన్యూ లిమిట్స్ వరకు వెళ్ళి దక్షిణ 
వైపుగా దర్గా మరియుజిల్లాపరిషత్ బాలికల స్కూలు వరకు వెళ్ళి పడమర 
వైపు తిరిగి మైలవరం హైవేరోడ్డు మీదుగా ఉత్తరం వైపుగా తిరిగి ప్రారంభ 
ప్రదేశం వరకు . 


వార్డు నెంబరు : 12 హద్దుల వివరములు 


ఉత్తరం : వి.టి.పి.ఎస్ . గ్రౌండ్ 
తూర్పు : వి.టి.పి.ఎస్ . అకౌంట్స్ ఆఫీస్ 
దక్షిణం : బ్రిలియంట్స్కాన్వెంట్ స్కూల్ రోడ్డు 
పడమర : మైలవరం హైవే 
డోరు నెం : 1-1 ( 1) నుండి 2-44 / 1 వరకు 

2-44 / 1 నుండి 3-41 వరకు 

వి.టి.పి.ఎస్ . గ్రౌండ్ ఈశాన్యం మూల ప్రారంభమైతూర్పు వైపు 
తిరిగి వి.టి.పి.ఎస్ . అకౌంట్స్ ఆఫీస్ నుండి దక్షిణ వైపుగా తిరిగి బ్రిలియంట్స్ 
కాన్వెంట్ స్కూల్ రోడ్డు వరకు వెళ్ళి పడమర వైపు తిరిగి మైలవరం హైవే 
వరకు వెళ్ళి ఉత్తరం వైపుగా తిరిగి ప్రారంభ ప్రదేశం వరకు . 


వార్డు నెంబరు : 13 హద్దుల వివరములు 


-- 


ఉత్తరం : బ్రిలియంట్స్కాన్వెంట్ స్కూల్ రోడ్డు 
తూర్పు : ఎం.ఆర్.ఒ. ఆఫీస్రోడ్డు 
దక్షిణం : 

ఆర్.సి.యం స్కూలురోడ్డు 
పడమర : మైలవరం హైవే 


ANDHRA PRADESH GAZETTE, June 15 , 2020 


19 


డోరు నెం : 3-41 నుండి 4-35 / 12 వరకు 


4-35 / 3 నుండి 5-126 వరకు 
బ్రిలియంట్స్కాన్వెంట్ స్కూల్ రోడ్డు ఈశాన్యం మూల ప్రారంభమై 
తూర్పు వైపు తిరిగి ఎం.ఆర్.ఒ. ఆఫీస్రోడ్డు నుండి దక్షిణ వైపుగా తిరిగి 
ఆర్.సి.యం స్కూలురోడ్డు వరకు వెళ్ళి పడమర వైపు తిరిగి మైలవరం హైవే 
వరకు వెళ్ళి ఉత్తరం వైపుగా తిరిగి ప్రారంభ ప్రదేశం వరకు . 

వార్డు నెంబరు : 14 హద్దుల వివరములు 
ఉత్తరం : ఆర్.సి.యం స్కూలురోడ్డు మరియు ఇబ్రహీంపట్నం బౌండ్రిలిమిట్ 
తూర్పు : బుడమేరు డివిజన్ ఛానల్ మరియు మున్సిపల్ రెవిన్యూ లిమిట్స్ 
దక్షిణం : గవర్నమెంట్ హైస్కూల్ రోడ్డు 
పడమర : మైలవరం హైవే 
డోరు నెం : 5-127 నుండి 6-35 వరకు 

6-37 నుండి 8-9/ 3 వరకు 

8-9/ ఎ నుండి 8-62/ 3 వరకు 
ఆర్.సి.యం స్కూలురోడ్డు మరియు ఇబ్రహీంపట్నం బౌండ్రి లిమిట్స్ 
రోడ్డు ఈశాన్యం మూల ప్రారంభమైతూర్పు వైపు తిరిగి బుడమేరు డివిజన్ 

ఛానల్ మరియు మున్సిపల్ రెవిన్యూ లిమిట్స్ నుండి దక్షిణ వైపుగా తిరిగి 
గవర్నమెంట్ హైస్కూల్ రోడ్డు వరకు వెళ్ళి పడమర వైపు తిరిగి మైలవరం 
హైవేవరకు వెళ్ళి ఉత్తరం వైపుగా తిరిగి ప్రారంభ ప్రదేశం వరకు . 


వార్డు నెంబరు : 15 హద్దుల వివరములు 


.. 


ఉత్తరం : గవర్నమెంట్ హైస్కూల్ రోడ్డు మరియు మున్సిపల్ రెవిన్యూ 

లిమిట్స్ 
తూర్పు : మున్సిపల్ రెవిన్యూ లిమిట్స్ 
దక్షిణం : ఇబ్రహీంపట్నం సర్కిల్ మరియు విజయవాడ హైవే 
పడమర : యమ్.ఆర్.ఓ ఆఫీసురోడ్డు 


20 


ANDHRA PRADESH GAZETTE, June 15 , 2020 


డోరు నెం : 8-66 నుండి 10-08 వరకు 


10-08 నుండి 11-47 వరకు 

గవర్నమెంట్ హైస్కూల్ రోడ్డు ఈశాన్యం మూల ప్రారంభమై 
తూర్పు వైపు తిరిగి బుడమేరు డివిజన్ ఛానల్ నుండి దక్షిణ వైపుగా తిరిగి 
ఇబ్రహీంపట్నం సర్కిల్ వరకు వెళ్ళి పడమర వైపు తిరిగి మైలవరం హైవే 
వరకు వెళ్ళి ఉత్తరం వైపుగా తిరిగి ప్రారంభ ప్రదేశం వరకు . 


వార్డు నెంబరు : 16 హద్దుల వివరములు 
ఉత్తరం : వి.టి.పి.ఎస్.ఇన్వార్డ్ కెనాల్ , హైవే మరియు మున్సిపల్ 

రెవిన్యూ లిమిట్స్ వరకు 
తూర్పు : మున్సిపల్ రెవిన్యూ లిమిట్స్ 
దక్షిణం : కృష్ణా రివర్ బెల్ట్ మరియు మున్సిపల్ రెవిన్యూ లిమిట్స్ 
పడమర : ఇబ్రహీంపట్నం సర్కిల్ మరియు ఫెర్రిరోడ్డు 
డోరు నెం : 11-47 నుండి 11-150 వరకు 

11-150 నుండి 13-64 వరకు 
వి.టి.పి.ఎస్.ఇన్వార్డ్ కెనాల్ ఈశాన్యం మూల ప్రారంభమై హైవే 
మరియు మున్సిపల్ రెవిన్యూ లిమిట్స్ వరకు వెళ్ళి తూర్పు వైపు తిరిగి 
మున్సిపల్ రెవిన్యూ లిమిట్స్ వరకు వెళ్ళి దక్షిణ వైపుగా తిరిగి కృష్ణా రివర్ 
బెల్టు మరియు మున్సిపల్ రెవిన్యూ వరకు వెళ్ళి పడమర వైపు తిరిగి 
ఫెర్రిరోడ్డు మీదుగా ఇబ్రహీంపట్నం సర్కిల్ వరకు వెళ్ళి ఉత్తరం వైపుగా 
తిరిగి ప్రారంభ ప్రదేశం వరకు . 

వార్డు నెంబరు : 17 హద్దుల వివరములు 
ఉత్తరం : కోపరేటివ్ బ్యాంకు రోడ్డు 
తూర్పు : బుడమేరు డివిజన్ కెనాల్ 
దక్షిణం : రివర్ బెల్టు మరియు మున్సిపల్ రెవిన్యూ లిమిట్స్ 
పడమర : ఫెర్రీరోడ్డు మరియు వినాయక టెంపుల్ రోడ్డు 


: 


ANDHRA PRADESH GAZETTE, June 15 , 2020 


21 


డోరు నెం : 13-64 నుండి 14-101 వరకు 

14-101 / 1 నుండి 15-31 వరకు 


కోపరేటివ్ బ్యాంకురోడ్డు ఈశాన్యం మూల ప్రారంభమైతూర్పు 
వైపు తిరిగి బుడమేరు డివిజన్ కెనాల్ నుండి దక్షిణ వైపుగా తిరిగి రివర్ బెల్టు 
మరియు మున్సిపల్ రెవిన్యూ లిమిట్స్ వరకు వెళ్ళి పడమర వైపు తిరిగి ఫెర్రీ 
రోడ్డు మరియు వినాయక టెంపుల్ మీదుగా వెళ్ళి ఉత్తరం వైపుగా తిరిగి 
ప్రారంభ ప్రదేశం వరకు . 


: 


వార్డు నెంబరు : 18 హద్దుల వివరములు 
ఉత్తరం : శివాలయం టెంపుల్ రోడ్డు 
తూర్పు : ఫెర్రిరోడ్డు మరియు వినాయక టెంపుల్ రోడ్డు 
దక్షిణం : రివర్ బెల్టు మరియు మున్సిపల్ రెవిన్యూ లిమిట్స్ 
పడమర : క్వారీరోడ్డు మరియు మున్సిపల్ రెవిన్యూ లిమిట్స్ వరకు 
డోరు నెం : 15-31 నుండి 16-17/ 1 వరకు 

16-17/ 2 నుండి 17-50 / 1 వరకు 
శివాలయం టెంపుల్ రోడ్డు ఈశాన్యం మూల ప్రారంభమైతూర్పు వైపు 
తిరిగి ఫెర్రిరోడ్డు మరియు వినాయక టెంపుల్ రోడ్డు మీదుగా దక్షిణ వైపుగా 
తిరిగి రివర్ బెల్టు మరియు మున్సిపల్ రెవిన్యూ లిమిట్స్ వరకు వెళ్ళి 
పడమర వైపు తిరిగి క్వారీరోడ్డు మరియు మున్సిపల్ రెవిన్యూ లిమిట్స్ 
వరకు వెళ్ళి ఉత్తరం వైపుగా తిరిగి ప్రారంభ ప్రదేశం వరకు . 


22 


ANDHRA PRADESH GAZETTE, June 15 , 2020 


వార్డు నెంబరు : 19 హద్దుల వివరములు 


ఉత్తరం : యన్. హెచ్ .65 హైదరాబాదు హైవే 
తూర్పు : 

ఫెర్రీరోడ్డు 
దక్షిణం : శివాలయం టెంపుల్ రోడ్డు 
పడమర : క్వారీరోడ్డు మరియు మున్సిపల్ రెవిన్యూ లిమిట్స్ 
డోరు నెం : 17-50 / 1 నుండి 17-73/ 1 వరకు 

17-73/ 1 నుండి 18-84 / 1 వరకు 


18-84 / 4 నుండి 19-122/ 1 వరకు 


యన్. హెచ్ .65 హైదరాబాదు హైవే ఈశాన్యం మూల ప్రారంభమై 
తూర్పు వైపు తిరిగి ఫెర్రీరోడ్డు నుండి దక్షిణ వైపుగా తిరిగి శివాలయం 
టెంపుల్ రోడ్డు వరకు వెళ్ళి పడమర వైపు తిరిగి క్వారీరోడ్డు మరియు 
మున్సిపల్ రెవిన్యూ లిమిట్స్ వరకు వెళ్ళి ఉత్తరం వైపుగా తిరిగి ప్రారంభ 
ప్రదేశం వరకు . 

వార్డు నెంబరు : 20 హద్దుల వివరములు 
ఉత్తరం : ఎన్ . హెచ్ . 65 హైదరాబాదు హైవే 
తూర్పు : 

క్వారీరోడ్డు 
దక్షిణం : గాజులపేట సడక్రోడ్డు 
పడమర : మున్సిపల్ రెవిన్యూ లిమిట్స్ 
డోరు నెం : 19-122 / 1 నుండి 20-90 వరకు 

20-90 నుండి 21-152 వరకు 
ఎన్ . హెచ్ . 65 హైదరాబాదు హైవే ఈశాన్యం మూల ప్రారంభమై 
తూర్పు వైపు తిరిగి క్వారీరోడ్డు నుండి దక్షిణ వైపుగా తిరిగి గాజులపేట సడక్ 
రోడ్డు వరకు వెళ్ళి పడమర వైపు తిరిగి మున్సిపల్ రెవిన్యూ లిమిట్స్ వరకు 
వెళ్ళి ఉత్తరం వైపుగా తిరిగి ప్రారంభ ప్రదేశం వరకు . 


ANDHRA PRADESH GAZETTE, June 15 , 2020 


23 


వార్డు నెంబరు : 21 హద్దుల వివరములు 


ఉత్తరం : ఇబ్రహీంపట్నం మున్సిపల్ మరియు రెవిన్యూ లిమిట్స్ 
తూర్పు : సి.కాలనీకాంపౌండు వాలు గేటు 
దక్షిణం : యన్.హెచ్ .65 
పడమర : కొండపల్లికిల్లారోడ్డు 
డోరు నెం : 22-14 నుండి 22-53/ 17 వరకు 

22-53/ 7 నుండి 23-103 వరకు 

23-103 నుండి 24-2 వరకు 
ఇబ్రహీంపట్నం మున్సిపల్ మరియు రెవిన్యూ లిమిట్స్ ఈశాన్యంమూల 
ప్రారంభమైతూర్పు వైపు తిరిగి సి కాలనీకాంపౌండు వాలు గేటు 
నుండి దక్షిణ వైపుగా తిరిగి యన్.హెచ్ .65రోడ్డువరకు వెళ్ళి పడమర వైపు 
తిరిగి కొండపల్లి ఖిల్లారోడ్డు వరకు వెళ్ళి ఉత్తరం వైపుగా తిరిగి ప్రారంభ 
ప్రదేశం వరకు . 

వార్డు నెంబరు : 22 హద్దుల వివరములు 


: 


ఉత్తరం : సి.కాలనీకాంపౌండు వాలు మరియు భీమరాజు గుట్ట 
తూర్పు : 

భీమరాజు గుట్ట 
దక్షిణం : యన్.హెచ్ .65 
పడమర : యం.పి.యు.పి స్కూలురోడ్డు 
డోరు నెం : 24-2 నుండి 24-129 వరకు 

25-39 నుండి 26-100 / 2 వరకు 

సి.కాలనీకాంపౌండు వాలు మరియు భీమరాజు గుట్ట రోడ్డు 
ఈశాన్యం మూల ప్రారంభమైతూర్పు వైపు తిరిగి భీమరాజు గుట్ట నుండి 
దక్షిణ వైపుగా తిరిగి యన్ . హెచ్ .65రోడ్డు వరకు వెళ్ళి పడమర వైపు తిరిగి 
యం.పి.యు.పి స్కూలురోడ్డు వరకు వెళ్ళి ఉత్తరం వైపుగా తిరిగి ప్రారంభ 
ప్రదేశం వరకు . 


24 


ANDHRA PRADESH GAZETTE, June 15 , 2020 


వార్డు నెంబరు : 23 హద్దుల వివరములు 


ఉత్తరం : భీమరాజు గుట్ట 
తూర్పు : ఆర్.టి.సి డిపో రోడ్డు 
దక్షిణం : సి.కాలనీకాంపౌండు గేటు 
పడమర : సి.కాలనీకాంపౌండు గేటు 
డోరు నెం : 32-28 / 4 నుండి డోరు నెం . 21-76 వరకు 

24-129 నుండి 24-177 వరకు 
24-178 నుండి 25-39 వరకు 


భీమరాజు గుట్ట ఈశాన్యం మూల ప్రారంభమై 
తూర్పు వైపు తిరిగి ఆర్.టి.సి డిపో రోడ్డు నుండి దక్షిణ వైపుగా తిరిగి 
సి.కాలనీకాంపౌండు గేటు వరకు వెళ్ళి పడమర వైపు తిరిగి సి.కాలనీ 
కాంపౌండు గేటువరకు వెళ్ళి ఉత్తరం వైపుగా తిరిగి ప్రారంభ ప్రదేశం వరకు . 


వార్డు నెంబరు : 24 హద్దుల వివరములు 


ఉత్తరం : ఎ.కాలనీ యస్.బి.ఐ బ్యాంకు రోడ్డు 
తూర్పు : భీమరాజు గుట్ట 
దక్షిణం : ఇబ్రహీంపట్నం సర్కిల్ మరియు హైదరాబాదు హైవే 
పడమర : మైలవరం హైవే 
డోరు నెం : 26-100 / 2 నుండి 28-133 వరకు 

28-133 నుండి 30-175 వరకు 


ఎ.కాలనీ యస్.బి.ఐ బ్యాంకు రోడ్డు ఈశాన్యం మూల ప్రారంభమైతూర్పు 
వైపు తిరిగి భీమరాజు గుట్ట నుండి దక్షిణ వైపుగా తిరిగి ఇబ్రహీంపట్నం 


ANDHRA PRADESH GAZETTE , June 15 , 2020 


25 


సర్కిల్ మరియు హైదరాబాదు హైవే వరకు వెళ్ళి పడమర వైపు తిరిగి 
మైలవరం హైవే వరకు వెళ్ళి ఉత్తరం వైపుగా తిరిగి ప్రారంభ ప్రదేశం వరకు . 


వార్డు నెంబరు : 25 హద్దుల వివరములు 


ఉత్తరం : ఇబ్రహీంపట్నం రెవిన్యూ లిమిట్స్ 
తూర్పు : 

భీమరాజు గుట్ట 
దక్షిణం : ఎ.కాలనీ యస్.బి.ఐ బ్యాంకురోడ్డు 
పడమర : మైలవరం హైవే 
డోరు నెం : 30-175 నుండి 32-28 / 4 వరకు 


డోరు నెం . 21-107 నుండి వి.టి.పి.యస్ వసతి వరకు 


ఇబ్రహీంపట్నం రెవిన్యూ లిమిట్స్ ఈశాన్యం మూల ప్రారంభమై 
తూర్పు వైపు తిరిగి భీమరాజు గుట్ట నుండి దక్షిణ వైపుగా తిరిగి ఎ.కాలనీ 
యస్.బి.ఐ బ్యాంకురోడ్డు వరకు వెళ్ళి పడమర వైపు తిరిగి మైలవరం 
హైవేరోడ్డు వరకు వెళ్ళి ఉత్తరం వైపుగా తిరిగి ప్రారంభ ప్రదేశం వరకు . 


వార్డు నెంబరు : 26 హద్దుల వివరములు 


: 


ఉత్తరం : కొత్తగేట్ స్కూల్ రోడ్డు 
తూర్పు : మైలవరం హైవే 
దక్షిణం : సత్తమ్మతల్లిటెంపుల్ రోడ్డు 
పడమర : కొండపల్లిరిజర్వ్ ఫారెస్ట్ 
డోరు నెం : 35-111 నుండి 35-257 వరకు 

36-1 నుండి 36-59 వరకు 
36-59 నుండి D - 11 వరకు 


26 


ANDHRA PRADESH GAZETTE, June 15 , 2020 


కొత్తగేట్ స్కూల్ రోడ్డు ఈశాన్యం మూల ప్రారంభమైతూర్పు వైపు 
తిరిగి మైలవరం హైవేనుండి దక్షిణ వైపుగా తిరిగి సీతమ్మతల్లిటెంపుల్ రోడ్డు 
వరకు వెళ్ళి పడమర వైపు తిరిగి కొండపల్లిరిజర్వ్ ఫారెస్ట్ వరకు వెళ్ళి ఉత్తరం 
వైపుగా తిరిగి ప్రారంభ ప్రదేశం వరకు . 

వార్డు నెంబరు : 27 హద్దుల వివరములు 


తూర్పు : 


ఉత్తరం : ఇందిరా నగర్ రోడ్డు 

మైలవరం హైవే 
దక్షిణం : యం.పి.యు.పి స్కూలురోడ్డు 
పడమర : కొండపల్లిరిజర్వ్ ఫారెస్ట్ 
డోరు నెం : 33-218 నుండి 33-492 వరకు 

34-1 నుండి 34-74 / 2 వరకు 


34-74 / 2 నుండి 34-455 వరకు 


35-1 నుండి 35-111 వరకు 
ఇందిరా నగర్ రోడ్డు ఈశాన్యం మూల ప్రారంభమైతూర్పు వైపు తిరిగి 
మైలవరం హైవే నుండి దక్షిణ వైపుగా తిరిగి యం.పి.యు.పి స్కూల్ 
రోడ్డు వరకు వెళ్ళి పడమర వైపు తిరిగి కొండపల్లిరిజర్వ్ ఫారెస్ట్ వరకు వెళ్ళి 
ఉత్తరం వైపుగా తిరిగి ప్రారంభ ప్రదేశం వరకు . 


వార్డు నెంబరు : 28 హద్దుల వివరములు 


ఉత్తరం : ఖిల్లారోడ్డు 
తూర్పు : మైలవరం హైవే 
దక్షిణం : ఇందిరా నగర్ రోడ్డు 
పడమర : కొండపల్లిరిజర్వ్ ఫారెస్ట్ 


ANDHRA PRADESH GAZETTE, June 15 , 2020 


27 


డోరు నెం : 32-1 నుండి 32-81 వరకు 

32-81 నుండి 32-141 వరకు 


33- నుండి 33-112 వరకు 
33-112 నుండి 33-215 వరకు 


ఖిల్లారోడ్డు ఈశాన్యం మూల ప్రారంభమైతూర్పు వైపు తిరిగి 
మై లవరం హైవే నుండి దక్షిణ వైపుగా తిరిగి ఇందిరా నగర్ రోడ్డు 
మీదుగా వెళ్ళి పడమర వైపు తిరిగి కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ మరియు 
1వ వార్డు బౌండ్రి మీదుగా ఉత్తరం వైపుగా తిరిగి ప్రారంభ ప్రదేశం వరకు . 

వార్డు నెంబరు : 29 హద్దుల వివరములు 


: 


ఉత్తరం : మున్సిపల్ రెవిన్యూ లిమిట్స్ 
తూర్పు : మైలవరం హైవే 
దక్షిణం : ఖిల్లారోడ్డు 
పడమర : కొండపల్లిరిజర్వ్ ఫారెస్ట్ మరియు మున్సిపల్ రెవిన్యూ లిమిట్స్ 
డోరు నెం : 30-1 నుండి 30-299 వరకు 

31-1 నుండి 31-6/ 3 వరకు 
31-6/ 5 నుండి 31-280 వరకు 

32-141 నుండి 32-367 వరకు 
మున్సిపల్ రెవిన్యూ లిమిట్స్ ఈశాన్యం మూల ప్రారంభమైతూర్పు 
వైపు తిరిగి మైలవరం హైవేనుండి దక్షిణ వైపుగా తిరిగి ఖిల్లారోడ్డు మీదుగా 
వెళ్ళి పడమర వైపు తిరిగి కొండపల్లిరిజర్వ్ ఫారెస్ట్ మరియు మున్సిపల్ 
రెవిన్యూ లిమిట్స్ వరకు వెళ్ళి ఉత్తరం వైపుగా తిరిగి ప్రారంభ ప్రదేశం వరకు . 


జె . చంద్రయ్య, 

కమీషనర్ , 
కొండపల్లిపురపాలక సంఘం , 

కొండపల్లి. 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www.apegazette.cgg.gov.in 


